గ్రంథకర్త : C.W.Leadbeater 
ప్రచురణ : తటవర్తి బీర రాఘవరావు, భీమవరం 


2008 సం॥రం 
ప్రతులు 


మూడు ముద్రణలు 


15,000 
2009 సం॥రం 

ప్రతులు 

2010 సం॥రం 

ప్రతులు 

2011 సం॥రం 2019 న 

న 2019 సం॥రం 

నర వ 

లాం 2021 సం॥రం : రెండు ముద్రణలు 
wed ప్రతులు 15,000 
2013 సం॥రం నా 

ప్రతులు 2022 సం॥రం : ఒక ముద్రణ 


ప్రతులు 10,000 


రెండు ముద్రణలు 
12,000 

రెండు ము 
12000 


తటవర్తి వారి వీధి, భమవరం-534201. 
'హగోంజిల్లా, సెల్‌: 9490171853, 9440309812 


భీమవరంలో ప్రతీ నెలా 1, 2, ౩ తేదీలలో పూర్తి రెసిడెన్షియల్‌ | 
వద్ధతిన ఆత్మజ్ఞాన శిక్షణా శిబిర౦ నిర్వహించబడుతుంది. ఎన్ని 
రోజులు ధ్యానం చేసినా ధ్యానంలో వురోగతి సాధించలేనివారు, | 
ఆలోచనలతో ఇబ్బంది పడేవారు ఈ శిబిరంలో పాల్గొంటే ఒకే సిట్టింగులో | 
మూడు లేక నాలుగు గంటలు ధ్యానం చేయగల స్థితికి చేరుకుంటారు. | 
పరిమిత సభ్యులకు మాత్రమే అవకాశం ఉన్నందున ముందుగా మీ పేర్లు | 
నమోదు చేసుకోండి. 
ప్రవేశం : మూడు రోజులకు భోజనం, వసతి ఉచితం. 
వేదిక : శీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, నరసింహపురం, 

ఉండి రోడ్‌, భీమవరం. 


“శాకాహారమే ఎందుకు తినాలి?” 


శాఖాహారం అంటే ఏమిటో మనకు తెలుసు. మాంసాహారం తినని 
వారినే “శాకాహారులు” అంటారు. 

ఈ మధ్య కాలంలో శాకాహారానికి వ్యతిరేకంగా “ఓ అందమైన 
థియరీ"ని తరచూ మాట్లాడుతున్నారు. మనిషి మాంసాన్ని తినకుండా 
జీవించలేడట! నిజానికి ఇది చాలా అవివేకమైన మాట. మూర్ధత్వంతో 
కూడిన మాట. లేదా నిజాలను విపరీతంగా త్రిప్పి మార్చే మాట. కారణం 
మాంసాహారం తీసుకోకుండా మంచి ఆరోగ్యంతో జీవించే వారు లక్షల 
మంది ఉన్నారు. 

ప్రకృతిలో సరిగా ఎదగాలి అని కోరుకుంటే, యోగుల శరీరంలా 
పవిత్రంగా, శుద్ధంగా ఉండాలి. శాకాహారం ఎందుకు శుద్ధమైనదో, 
మంచిదో, ఉన్నతమైనదో వివరంగా చూద్దాం. 

“ఎక్కున పోషక విలువలు!” 

మృత మాంసాహారం కన్నా, కూరగాయలు ఎక్కువ పోషక 
విలువలు కలిగి ఉంటాయి. ఎందుకంటే శరీర నిర్మాణానికి నాలుగు రకాల 
ఆహారాలు అవసరం. అవి (1) ప్రొటీనులు లేదా మాంసక్యత్తులు, (2) 
కార్టోహైడ్రేటులు (పెండి పదార్థాలు), (3) క్రొవ్వు పదార్థాలు (4) లవణాలు. 
శాస్త్రవేత్తలతో అంగీకరింపబడిన వర్గీకరణ ఇది. 

మాంసాహారంలో కన్నా కూరగాయలలో పైన చెప్పినవి ఎక్కువ 
శాతంలో ఉంటాయి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఉదా.- పాలు, 
మీగడ, జున్ను, కాయలు, బఠానీలు మరి బీన్స్‌ ఎక్కువ శాతంలో ప్రొటీన్లు 
కలిగి ఉంటాయి. బియ్యం, గోధుమలు మరి ఇతర ధాన్మాలు, పండ్లు 
ఇంకా చాలా రకాల కూరగాయలు ఎక్కువగా పిండి పదార్థాలు కలిగి 
ఉంటాయి. క్రొవ్వు ప్రొటీన్లు ఉన్న అన్ని ఆహార పదార్థాలలో నీరు ఉంటుంది. 
అంతే కాకుండా, వెన్న మరి నూనెల రూపంలో కూడా పొందవచ్చు. ఇంకా 
లవణం (ఉప్ప) అన్ని పదార్థాలలో కొద్దో, గొప్పో ఉండనే ఉంటుంది. శరీర 
కణజాల పోషణకు ఈ లవణాలు అత్యంత అవసరం. ఈ లవణాల నిష్టత్తి 
తక్కువైనప్పుడు ఎన్నో రకాల రోగాలు కలుగుతాయి. 

మృత మాంసాహారంలో ఉన్నవి ప్రొటీన్లు మాత్రమే. ఇక క్రొవ్వు 
పదార్థాలంటారా? దానికి పెద్ద విలువ లేదు. అయితే మనం గుర్తుంచు 
కోవలసీంది ఏమిటంటే ప్రొటీన్లు యొక్క మూలం మొక్కలలో మాత్రమే 

3 


02156 చేయబడి ఉంది. కాయలు, బఠానీలు, బీన్స్‌ చిక్కుడు మొదలైన 
వాటిలో ఏ మాంసాహారంలో లేనన్ని ప్రొటీన్లు ఉన్నాయి. మొక్కలలోని 
ప్రొటీన్లు శుద్ధమైనవే కాక, అనలైన శక్తిని కలిగి వుంటాయి. జంతు 
శరీరంలోని ప్రొటీన్లు, అంటే మొక్కల నుండి ఆహారం ద్వారా గ్రహింపబడిన 
ప్రొటీన్లు నెమ్మదిగా, తమ అమరికను పోగొట్టుకుని వాటిలో ముందున్న 
శక్తిని కోల్పోతాయి. ఈ రకంగా ఒక జంతువు ఉపయోగించుకున్న వాటిని 
మరో జంతువు మళ్ళీ ఉపయోగించుకోలేదు. జంతువులో ప్రొటీన్లుగా 
చెప్పబడుతున్న వాటికి నిజానికి ఏ మాత్రం ఆహారపు విలువ లేదు. 
మృత శరీరం క్షణాలలో మార్పు చెందుతున్నప్పుడు ఎన్నో రకాల 
విషపదార్థాలు కూడా విడుదలవుతాయి. ఇవి అన్ని రకాల మాంసాల 
లోనూ ఉండి మాంసాహారులకు ఎంతో వోని కలిగిస్తాయి. మాంసాహారం 
తీసుకోవడం వల్ల మనకు ఏదైనా పోషణ లభించింది అంటే! అది ఆ 
జంతువు తన జీవితకాలంలో శాకాహారం నుండి గ్రహించిన పోషక 
పదార్థాల వల్లనే అని మనం గ్రహించాలి. అయితే ఈ పోషక పదార్థాలు 
కావలసిన దాని కన్నా తక్కువ అందుతాయి. ఎందుకంటే ఆ జంతువు 
ముందుగానే అందులో నగం తాను ఉపయోగించుకుంటుంది. ఇలా 
కొద్ది శాతం పోషక పదార్థాలతో పాటు మరెన్నో ప్రమాదకరమైన విష 
పదార్థాలు కూడా మాంసాహారం ద్వారా మానవులు తీసుకుంటారు. 
ఆహార శాస్త్రాన్ని నరిగ్గా అవగాహన చేనుకుంటే శాకాహార 
సామ్రాజ్యం నుండే మనం ఎంతో శక్తివంతమైన ఫలితాలు పొందుతాం. 
అంతేకాదు ఏ రకమైన కాలుష్మానికీ గురి కాకుండా, ఇంకే జీవరాశినీ 
నష్టపరచుకుండా మంచి ఫలితాలను పొందే అవకాశం మనకుంది. 


దంతా శాకాహారం నుండి పొందవచ్చు. వేడి, శక్తి కూడా శాకాహారం 
నుండే లభిస్తుంది” అని అన్నారు. 

ప్రసిద్ధి గాంచిన డాక్టర్‌ విలియమ్స్‌ ప్లేఫార్‌ సిబి. ఎంతో స్పష్టంగా 
“మాంసాహారం మనిషికి అవసరం లేదని” పేర్కొన్నారు. 

లండన్‌ ఆసుపత్రులలో ఎంతో పేరు పొందిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ 
హాగ్‌ “శాఖాహారం వల్ల శరీరం, మనస్సు, ఆత్మ శుద్ధమై, ఉన్నతమైన శక్తులను 
పొందవచ్చు" అన్నారు. 

4 


డాక్టర్‌ మిల్లర్‌ ఫొదర్‌గిల్‌ “యుద్ధాల వల్ల నెపోలియన్‌ సృష్టించిన 
రక్తపాతం కన్నా, ఎన్మో జీవాల ప్రాణాలను హరించే మనుష్మల క్రూరత్వం 


యార్తళ్లు [షో 


న అటే 


మృతజీవులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో విపరీతమైన 
రోగాలకు గురికాబడుతున్నాం. “మాంసం అసహజమైన ఆహారం. అందు 
వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. మానవులకు కాన్సర్‌, జ్వరం, 
ప్రేవులలో నులి పురుగులు, ఇలా ఎన్నో రకాల వ్యాధులు కలుగుతున్నాయి. 
వందమందిని వరిశీలిస్తే అందులో 99 మందికి “మాంసాహారం 
భుజించడం వల్లే రోగాల బారిన పడుతున్నారనడంలో ఆశ్చర్యమేమీ లేదు” 
అని డాక్టర్‌ 302128 Old Fietd MRCS, LRCP వ్రాశారు. 

“మానవుల ఆరోగ్యానికి మాంసం అవసరం లేదు. అంతే కాదు 
శాకాహారం వల్ల పశుత్వంతో వారి భార్యలను హింసించే వారు కూడా 
తగ్గుతారు. శాకాహారమే అందరికీ సరియైన ఆహారం" అని 517 Edward 
528060౫ చెప్పారు. 

“జంతువుల మాంసం వల్ల ఎన్లో జబ్బులకు లోనవుతారు. దీనివల్ల 
జీర్ణకోశం 1202002602 అవుతుంది” అని 51 Robert Christison, M.D. 
అన్నారు. 


పారిస్‌ విశ్వవిద్యాలయంలోని Dr. A.KINGFORD ఎన్నో రకాలైన 
బాధాకరమైన, అనవ్యాకరమైన జబ్బులు మాంనం తినడం వల్ల 
కలుగుతాయని అన్నారు. 

ఇంగ్లండ్‌లోని P[0f. 6౫౫) “మాంసం కోసం చంపబడుతున్న 
మొత్తం జంతువులలో 1/5వ వంతు జబ్బుతో ఉన్నపుడే చంపబడు 
తున్నాయి” అని అన్నారు. 

రోగక్రిములతో నిండిన మాంసం అందమైన ఆహారంగా తయారు 
చేయబడుతున్నది. జంతువుల మాంనం మన సాధారణ కంటికి 
నరియైనదిగానే కనపడుతుంది" అని £0£ A.Winter Blyth 20.5. 
వ్రాశారు. 

ఇంకా గమనిస్తే మాంసాహారంలో పోషక విలువలు లేవు. విష 
పదార్థాలతో కలిసి ఉంటుంది. మలం కలిగి ఉంటుంది. శాఖాహారం 
నిర్మాణం చేస్తే జంతుమాంసం అన్నది నాశనం చేస్తుంది. శాకాహారం 
శక్తిని నిలువ చేస్తే, జంతువు శక్తిని ఖర్చ పెడుతుంది. జంతువులు శక్తిని 
వినియోగించుకుని వివిధ రకాల వ్యర్ధ పదార్థాలనూ, విషపదార్థాలనూ 
విడుదల చేస్తాయి. చనిపోయిన జంతువు యొక్క మాంసంలో ఎక్కువ 
శాతం ఈ విషపదార్థాలు ఉంటాయి. జంతువు చని పోయిన వెంటనే 
అవి బయటికి విసర్ణింపబడటం ఆగిపోతుంది. కానీ చనిపోయిన తర్వాత 


చనిపోయిన జంతు మాంసం ఎప్పటికీ ఆరోగ్యకరమైన స్థితిలో 
ఉండదు, జంతువును చంపిన వెంటనే అది అ మొదలవు 


క్‌ 
| 
జై 


తుందని గుర్తు పెట్టుకోవాలి. అన్ని విధాలైన హానికరమైన విష పదార్థాలు 
తయారవుతాయని తెలుసుకోవాలి. 
పూర్వకాలంలో మూడే జబ్బులు ఉనికిలో ఉండేవి. కానీ ప్రజలు 


గుర్తుంచుకోవాలి. కోడిగ్రుడ్డు శాకావోరం కాదు. అది కూడా 
మాంసాహారమే. 


“మానవుని సహజమైన ఆహారం” 
మానవుని శరీర నిర్మాణం నహజంగా మాంనావోరానికి 
అనుకూలం కాకపోవడం వల్ల, ఈ మాంసాహారం అతనికి సరిపోవడం 
లేదు. మానవుని సహజమైన ఆహారం, అతని శరీర నిర్మాణాన్ని బట్టి చూస్తే 
“వళ్ళు, కూరగాయలు,దుంపలు మాత్రమే” మానవుల యొక్క శరీర 
నిర్మాణాన్ని చూస్తే మనిషి సహజంగా శాకాహారే అని నిరూపించవచ్చు”. 
Royal Society కు చెందిన Prof. William Lorance" మనిషి 
దంతాలకూ మాంసాహారపు జంతువుల దంతాలకూ కొద్దిగా కూడా పోలిక 
లేదు; జీర్ణావయవాలకు కూడా పోలిక లేదు; మనిషి శరీర నిర్మాణం 

శాకాహార జంతువులతోనే పోలిక కలిగి వున్నది” అన్నారు. 
పవిత్ర గ్రంథాలను నమ్మే వారికి శాకాహారం తినాలా? మాంసా 
హారం తినాలా? అన్న వాదన అనవసరం. ఆదాముతో మాట్లాడుతూ దేవుడు 
కూడా “మీకు విత్తనాలు కలిగిన ప్రతి మొక్కనూ ఇచ్చాను. ఫలాలను కలి 
గిన చెట్లనూ ఇచ్చాను; అదే ఆహారం అన్నాడు”. కాని మనిషి పతనమవ్వడం 


స్తుంది. ఈ కారణాల వల్ల ఆ మాంసంలో ఉన్న శక్తి తొందరగా విసర్ణింప 
బడుతుంది. అందువల్ల వెంటనే మరికొంత శక్తి కావాలనిపిస్తుంది. 
శాకాహారంలో శక్తి స్వతణిద్ధంగా నిలువ చేయబడి ఉంటుంది: 
విష పదార్థాలు ఉండవు. తొందరగా చెడిపోవు. అంతేకాదు వాటి నుండి 
శ్తి నెమదిగా విడుదల అపతుంది. అందువల్ల ఆశావాదం భుజించిన 


వారి ఆహారం అడవుల్లో దొరికే పళ్ళు, పెంకులు గల కాయలు (నట్ట, 
జున్ను మొక్కజొన్న అలాగే పేరు ప్రఖ్యాతులు నంపాదిస్తున్న రోమన్‌ 
గ్లేడియేటర్సు యొక్క ఆహారం కేకులు మరియు నూనె. ఇదే చాలా బలమైన 
ఆహారం అని వారికి తెలుసు. 

ఈ ఉదాహరణలన్నీ “మాంసాహారం తినడం వల్లే శక్తివంతులుగా. 
ఉంటారనేది అసత్యమని” నిరూపిస్తున్నాయి. 

“చిలీ గనులలో పనిచేసే అసాధారణమైన పనివారు పుర్తిగా 

8 


శాకాహారులే' అని ఛార్లెన్‌ డార్విన్‌ ఒక లేఖలో వ్రాసారు. 
'టర్మీపోర్టర్లు నాలుగు వందల నుంచి ఆరు వందల పౌండ్ల బరువు 

ను, శాకాహారాన్ని మాత్రమే తింటూ మోసేవారు. ఆకలితో అలమటించే 

టటువంటి స్థితిలో కూడా టర్కీ సైనికులు ఇతర దేశాల వారితో పోరాడ 


జంతువులు బలమైనవి కావు! ప్రవంచంలోని వనులన్నీ శాకాహార 
జంతువులే అంటే - గుర్రాలు, కంచరగాడిదలు, ఎద్దులు, ఏనుగులు మరి 
ఒంటెలు వీటి ద్వారానే జరుగుతున్నాయి. ఎక్కడా కూడా మనిషి సింహాన్ని 
కానీ, పులిని కానీ వని కోసం వాడుకోడు. 


“మద్యానికి బానిస!” 

మనిషి చనిపోయిన జంతువులను తినడం వల్ల మద్యానికి బానిస 
అవుతాడు. ఇంకా జంతు లక్షణాలను అధికం చేసుకుంటాడు. M.PFlower 
అనే ఆయన నలభై సంవత్సరాలు త్రాగుడు త్రాగే వారిని పరిశీలించి, ఈ 
విధంగా చెప్పారు. “మాంసాహార పదార్థాలు తినడం వల్ల, అది నరాలను 
అందుచేత వారు అన్నింటిలోనూ అసహనంగా వుంటా 

రనీ, మాంసం ఎక్కువగా తినేకొద్ది ఇంకా ఎక్కువగా మద్యానికి అలవాటు 

9 


అధమ స్థాయిలో వున్న మనిషి యొక్క నైజం, మాంనావోరవు 
అలవాటు వల్ల మరింత ఎక్కువ అవుతుంది. ఆ భయంకరమైన మాంసా 
వారం కడుపునిండా తిన్నా అతనింకా అసంతృప్తిగానే వుంటాడు. ఇంకా 
తినాలనే కోరికతో వుండడం వల్ల, ఎంతో ఎక్కువగా నరాల ఒత్తిడికి గురి 
అవుతాడు. ఇలా మొదలైన అసహనం మరింత మద్యాన్ని తీసుకోవాల 
నిపిన్తుంది. 

నరియైన పోషక వదార్థాలు లేని ఆహారమే త్రాగుడుకూ, 


Mr. Bramwell Booth అనే సైనిక అధికారి, శాకాహారం ఎందుకు 
మంచిదో! మాంసాహారం ఎందుకు విడనాడాలో! వివరించారు. ఆయన 
“శాకాహారం పవిత్రత కోసం, పాతివ్రత్యం కోసం, ఆహారపు అలవాట్లపై 
నియంత్రణ కోనం, కోరికల అదుపు కోనం అత్యవసరమని అన్నారు. 
మాంసాహారం తినడం వల్లే త్రాగుడు, అతినిద్ర, శక్తిహీనత, అజీర్ణం, 

మొదలైన బాధలకు గురవుతారని వివరించారు. ఎక్సిమా, 
పైల్స్‌ (మూల వ్యాధి), నులి పురుగులు, అతిసారం, తీవ్రమైన తలనొప్పి, 
మాంసాహారం వల్లే కలుగుతున్నాయనీ, అంతేకాదు ప్రపంచంలో వంద 
సంవత్సరాల నుండి క్యాన్సర్‌ ఉధ్యతమవడానికి కారణం కూడా జంతు 
ఆహారం ఎక్కువగా తినడం వల్లేనని” ఆయన అన్నారు. 


10 


“మిత వ్యయం!” 


శాకాహారం అన్ని రకాలుగా మాంసాహారం కన్నా మంచిది. మరి 
తక్కువ ధరలో దొరుకుతుంది. గోధుమలు, వరి, మొక్కజొన్న మరి ఇతర 
ధాన్మాలు మొదలైన ఆహారం మాంసాహారం కన్నా పదిరెట్లు పాదుపైనవి. 
మాంసంలో సగం బరువు నీటిదే. ఆ సగం నీటికి కూడా మాంసపు ధరనే 
చెల్లించాలి. ఈ మాంసాహారం కొనడం కన్నా పళ్ళు, కూరగాయలు మరి 
ఇతర తక్కువ ఖర్చతో లభించే శాకాహారం వల్ల సౌకర్యంగా జీవించవచ్చు. 

“గడ్డి కోసం ఎన్నో వేల ఎకరాలను సాగుచేయడం కన్నా వాటిలో 


ఎంతోమంది తమ హోల్‌సేల్‌ వ్యాపారం మాంసానికి సంబంధించినదే. 
దాని ద్వారా వచ్చిన ప్రతి రూపాయి రక్తంతో నిండి వుంటుందని వారు 
తెలుసుకోవాలి. 


ఒక జీవి జీవితాన్ని నాశనం చేయడం ఎవ్పటికీ నేరమే! 
జంతువులను వధించడం చాలా పాపం! ఎందుకంటే చాలామంది 
జంతువుల దీనాలావనల నుండి తమ స్వార్థం కోసం, డబ్బు నంపా 
దిస్తున్నారు. జంతువులతో వ్యాపారం చేస్తూ, జంతువులను వధిస్తూ ధనాన్ని 
సంపాదిస్తున్నారు. 


భాగస్వాములే. ప్రపంచమంతటా గుర్తింవబడ్డ చట్టం ఏమిటంటే - 
“ఇతరులతో చేయించిన నేరం తాను చేసినట్లే. 

“నేనొక్కడినీ మాంసం మానేస్తే ఈ భయంకరమైన వధ ఆగి 
పోతుందా?” అని కొంతమంది అంటూ వుంటారు. ఇది మరి 
కపటమైన మాట. ప్రతిరోజూ మాంనం తినేవారు అది కొన్ని 
రోజులకు జంతువును సజీవంగా ఉంచిన వారవుతారు! ఎంత తిన్నారని 
కాదు, ఎంత తక్కువ తిన్నా అది నేరమే! కానీ మనిషి తన నీచపు 
కోరికలను అదుపులో ఉంచుకోలేక ఈ పాపానికి ఒడిగడుతున్నాడు. 


3. మగ 0 0 
త్రేఘ్ణుతో పింరేద్లి 00 చ్యపడా, 


మనం మానఫులం - ప్రేమే మన మతం! 


ఈ నేరాన్ని సమ్మతించేవారు జంతువులను ఒక్క వ్రేటులో ఎక్కువ 
బాధ కలగకుండా చంపుతారని అంటారు, కానీ ఎలా చంపినా పాపమే. 
“కసాయి వారి పట్ల వున్న ఏహ్యభావం!” 

జంతువులను వధించే కసాయి వారితో ఆ పాపం చేయించడం, 

దాని వల్ల కలిగే ఫలితాల గురించి కూడా మనం తెలునుకోవాలి. 
జంతువుల మాంసం తినడానికి ముందు, మిమ్మల్ని కత్తి లేదా గొడ్డలి 
తీసుకుని ఆ జంతువును నరకమని అంటే, ఆ పనిలో వున్న వెగటు, అసహ్మం 
మిమ్మల్షి అతి తొందరలోనే ఆ పని పట్ల, మాంసాహారం పట్ల విముఖత 
కలిగిస్తుంది. మేక, కోడి మాంసాన్ని చీల్చుకుని తినే సున్నితమైన స్త్రీలు 
తమ కొడుకులు కసాయివారుగా మారితే, పనిచేస్తే చూడగలరా? అలా 
చూడలేనివారికి ఇతరులను ఆ పని చేయించే హక్కు ఎక్కడుంది? మనం 
చేయడానికి ఇష్టపడని పనిని ఇతరులపై రుద్దే హక్కు మనకెక్కడిది? 
వారిని ఈ పని చేయమన్నామా?” అయినా ఆ 

జంతువులను మేము చంపటం లేదు కదా? ఆ పాపం మాదెలా అవుతుం 
ది? అనే వారు కూడా వున్నారు. అయితే ఆ మాట చాలా అసంబద్ధమైనది. 
ఈ భయంకరమైన మాంసాన్ని తినడానికి మనమంతా అలవాటు పడడం 
వల్లే కొందరు తమను తాము మానవత్వం లేని క్రూరులుగా మార్చుకుని, 
ఈ కసాయి పని చేస్తున్నారు. వారు ఆ పని చెయ్యటానికి కారణం తినేవారే. 
అశుభ్రమైన పనిలో వుండి, క్రూరమైన స్వభావాన్ని అలవరచుకున్న 

వారు ఇతర విషయాలలో కూడా సహజంగా వశు ప్రవ్యత్తినే కలిగి 
ఉంటారు. అంతే కాదు వీరు అనాగరికంగా వుండి ఘర్షణలతో రక్తపాతం 


13 


సృష్టిస్తారు. కటికవాడు కత్తితో జంతువును చంపుతాడు. ఇది చాలా 
భయంకరమైన పని. ఇందులో మీ పాత్ర ఏ మాత్రం ఉన్నా ఏ మాత్రం 
ర అనహ్మకరస్టైన పనిలో నహాయవడ్డా మీకు ఆ వావంలో ఖచ్చితంగా 


భావిస్తారు. 
ఇవన్నీ కూడా భౌతికానికి సంబంధించినవి. ఇక ఇప్పడు ఈ 
విషయాలనే ఆధ్యాత్మికంగా చూద్దాం. 
“ఆధ్యాత్మిక కారణాలు !” 
దీని క్రింద కూడా రెండు కారణాలున్నాయి. మన అభివృద్ధికి 
చెందినది మొదటిదైతే, రెండవది గొప్టదైన పరిణామ సిద్ధాంతం. మరి 
శాకాహారం ఎందుకు మంచిదో? మాంసాహారం ఎందుకు సరియైనది 
కాదో? ఇంతకు ముందు వివరించడం జరిగింది. దాన్ని బట్టి ఇక 
“శాకాహారమే ఎందుకు తినాలి?” అనే ప్రశ్షకు తావులేదు. ఖచ్చితంగా 
శాకాహారమే తినాలి. 
ప్రకృతి యొక్క విభిన్న తలాలలో, మరి మన చుట్టూ ఉన్న అవిదిత 


లోకాల గురించి, మన గురించి ఎన్నో పుస్తకాలలోనూ, ఎన్నో ఉపన్మాసాల 
లోనూ నేను ఇంతకు ముందే వివరించాను. ఉన్నత తలాలకు చెందిన 
పదార్థమే మనిషిలో అంతర్లీనంగా ఉందని, అందువల్ల అతను ఒక 
వాహనంగా అక్కడి భావాలను గ్రహించి, ఆ ప్రకారంగా నడుచుకుంటాడని 
వివరించాను. 

“ఉన్నత శరీరాలు కలిగిన మనిషి, భౌతిక శరీరం ద్వారా తీసుకున్న 
ఆహారం ఈ ఉన్నత శరీరాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా?” 
అంటే ఖచ్చితంగా ఉంటుంది! మనిషిలోని భౌతిక పదార్థానికి సూక్షమైన 
మానసిక పదార్థాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఎంత దగ్గరి 
సంబంధం అంటే ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి. సూక్ష్యశరీర పదార్థం 


14 


ఎన్నో రకాలుగా, వేర్వేరు సాంద్రతలతో ఉంటుంది. ఉదా:- ఒకరిలో 


అందువల్ల ఏ మనిషి అయితే మోటైన అపరిశుభ్ర పదార్థంతో తమ భౌతిక 
శరీరాన్ని నిర్మించుకుంటారో! వారు తమ నూక్ష్మకరీరంలోకి కూడా అవే 
గుణాలను ఆపాదించుకుంటారు. 
మాంసం పట్ల విపరీతమైన జిహ్వ చాపల్యం ఉన్నవారు తమ 
అడ్డదిడ్డంగా పెంచడం మనందరం చూస్తూనే ఉన్నాం. భౌతిక 
శరీరం ఒక్కటే వికారంగా కనిపించడం కాదు, మనకు కనిపించని 


చెందిన యోగద్యష్టి కల వారికి వెంటనే కనిపిస్తాయి! ఉన్నత శరీరాలు 
చూడగలిగే యోగి, నిమ్మ శరీరాల అపవిత్రత వల్ల, ఉన్నత శరీరాలపై పడే 
ప్రభావం వెంటనే చూడగలుగుతాడు. శుద్ధమైన శాకాహారాన్ని, లేదా 
మాంసాహారాన్ని తీసుకున్నవారి మధ్య తేడాను వెంటనే అతడు చూడగలడు. 
మనిషి యొక్క పరిణామంపై ఈ తేడా ఎలా ప్రభావం చూపుతుందో 
చూద్దాం. 

“అశుద్ధమైన వాహనాలు!” 
సాధ్యమయినంత వరకు పరచుకోవాలి. దైవ స్థితికి చేరుకునే 
మార్గం కోసం, ఆత్మకు శిక్షణ ఇవ్వబడే ఉన్నతమైన స్థితి ఉంది. 
ఈ స్థితి చేరడానికి మానవుడు మొట్టమొదటిగా చేయాల్సింది నిమ్మ 
శరీరాలను తన ఆధీనంలో ఉంచుకోవడం నేర్చుకోవాలి. అందువల్ల ఆత్మ 
అనుమతించని ఏ ఆలోచన కానీ, భావం కానీ, వారిలో ఉదయించదు. 
అన్ని శరీరాలూ ఉన్నతమైన సామర్థ్యంతో ఉండాలి. శుభ్రంగానూ, 
న్వచ్చంగానూ ఉండాలి. మనిషి తన శరీరంలోకి అశుద్ధమైన ఆహారం 
తీసుకుంటున్నంత వరకు ఇది ఎలా సాధ్యపడదు. శుద్ధమైన ఆహారం 
తీసుకున్నప్పుడే ఇంద్రియాల గ్రహణశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. 
మాంసాహారం నుండి శాకాహారిగా మారిన వాడు తొందరలోనే రుచి, 

15 


వాననలు తెలునుకునే గుణం. ఇంతకు ముందు కన్నా పెరిగిందని 
తెలుసుకుంటాడు. అంతేకాదు వివిధ రకాల పదార్థాల సున్నితమైన వాసనల 
తేడాలు కూడా గ్రహించగలుగుతాడు. 

ఇదే విషయం ఉన్నత శరీరాల పట్ల కూడా జరుగుతుంది. భౌతిక 


రహస్మాలను మాంసాహారం తీసుకునే 
వారు, వారి అభివృద్ధికి వారే ఆటంకాలు కల్టించుకున్నవారవుతారు. 
భౌతిక తలంలోనే కాక ఇంకా దశలలో శరీరం కన్నా 


మననుకూ, ఆత్మకూ ప్రాముఖ్యం ఉంటుంది. అయితే భౌతికం, 
'పారమార్థికం రెండూ ఉన్నతంగా ఉండాలి. ఆత్మ నిగ్రహానికి, ఆత్మ అభివృద్ధికీ 
చాలా కష్టాలు ఎదురవ్వవచ్చు. శుద్ధమైన మనన్సు, శుద్ధమైన శరీరం కన్నా 
ఎక్కువ నహాయవడుతుంది. అయితే శరీరం కూడా ఎంతో 
ఉపకరిస్తుంది. అందువల్ల శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైతే మన 
అభివృద్ధికి ఆటంకం అవుతుందో దానిని ఖఛ్చితంగా వదిలెయ్యాలి. మాంసా 
హారం భౌతిక శరీరాన్ని పనికి రాని పరికరంగా మారుస్తుందనడంలో ఏ 
మాత్రం సందేహం లేదు. ఇలా జరగటం వల్ల నిమ్న తలాలకు చెందిన 
కోరికలను తీవ్రతరం చేసి, ఆత్మ మార్గంలో కష్టాలు కలిగిస్తుంది. 

ఈ పనికిరాని అశుద్ధమైన పదార్థాలను భౌతిక శరీరంలోకి 
గ్రహించడం ద్వారా మనిషి మోటైన, అపరిశుభ్రమైన సూక్ష్యశరీరాన్ని 
నిర్మించుకుంటాడు. ఆ నీచమైన సూక్ష్యశరీరంతోనే చనిపోయిన తర్వాత 
మరుజన్మ యొక్క మొదటి భాగాన్ని గడపవలసి వస్తుంది. ఇలాంటి మోటైన 
పదార్థంతో శరీరాన్ని నిర్మించుకోవడం మూలాన అన్ని రకాల అవాంఛ 
నీయమైన వ్యక్తులు అతనికి దగ్గరై అతని శరీరాలను నివాసంగా చేసుకుని 


న ట్ర 

ప్రకృతి పట్ల మనిషి కర్తవ్యం అన్నింటి కన్నా ముఖ్యమైనది. ప్రతి 
మతం, మనిషి భగవంతుని వైపు తనను తాను మలచుకోవాలని, మంచి 
వైపు మరలాలనీ, అభివృద్ధి పథం వైపు ఎదగాలనీ బోధిస్తుంది. ఈ భౌతిక 
ప్రపంచంలో పాఠాలు నేర్చకోవడానికి మనం ఎలాగైతే ఈ శరీరంలో 
ఉన్నామో, అలాగే అదే కారణం కోనం జంతువులు కూడా శరీరాన్ని 
తీనుకున్నాయని గ్రహించాలి. జంతువులలో కూడా దైవం ఉందనీ, 
నర్వప్రాణులూ దివృత్వాన్ని కలిగి ఉన్నాయనీ తెలుసుకోవాలి. అందువల్ల 
అవి మన సోదరులు! మన జిహ్వా చాపల్మాన్ని తీర్చకోవడానికి వాటిని 
చంపేహక్కు మనకు లేదని తెలుసుకోవాలి. 

ఈ జంతు వధను మనం ఎక్కడ వరకు తెచ్చామంటే, 
మన కళ్ళ ముందు నుండి మాయమయ్యే స్థితిని తెస్తున్నాము. ఇదేనా 
“విశ్వసాభ్రాత్రుత్వం” అంటే? ఇదేనా మనం వన్తుందనుకుంటున్న 
కరుణామయ ప్రపంచం? ఇలాంటి క్రూరమైన జంతువధల ప్రభావం మనం 
ఉన్నత తలంలో పరిశీలిస్తే - ఈ చంవబడిన జంతువుల యొక్క 
ఆలోచనలు, భావాలు, భయం, బాధ, వాటి పట్ల జరిగిన అన్మాయం మనల్ని 
ఎలా చుట్టుముట్టాయో తెలుస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణమంతా 
వీటితో నిండిపోయింది. చికాగో మరి అటువంటి పట్టణాల చుట్టూ కొన్ని 
మైళ్ళ దాకా పైన చెప్పినటువంటి “భయంకరమైన ఆరా (A1[2)" కని 
పిస్తుందని అతీంద్రియశక్తులు కలవారి నుండి తెలుసుకున్నాను. ఇంగ్లాండు 
లో చాలా సంవత్సరాల క్రితమే Mrs. An కటల! ఈ విషయం చెప్పారు. 

17 


చికాగో చేరకముందే ఆమె దాని చుట్టూ వున్న భయంకరమైన ఆరాను 
చూసి ఆమెకు విచారం కలిగి “మనం ఎక్కడ ఉన్నాం? వాతావరణంలో 
ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఏ కారణం వల్ల కలిగింది?” అని 
ప్రశ్షించుకుంది. M15. Bణ౭01 లాగా అందరూ దీన్ని గుర్తించలేకపోయినా 
వారు తమకు తెలియకుండానే దీని వల్ల కలిగే దువ్చరిణామాలను 
అనుభవిస్తూ ఉంటారు. 
“కనిపించని భయంకర ఫలితాలు!” 

చికాగో పట్టణంలో జంతువులను చంపడం వల్ల ఏర్పడ్డ దుష్టరిణా 
మమే, ఆ పట్టణంలోని చాలా మంది, నరాల బలహీనత, మానసిక రుర్మత 
లాంటి జబ్బులకు కారణం! రోజుకు ఎన్ని వేల జంతువులు చంపబడు 
తున్నాయో తెలియదు కానీ, ఆ నంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే 
ఉంటుంది. 

మనలా నిత్యమై, మరుజన్మ కలిగిన వ్యక్తులుగా కాకున్నా ఈ 


గలడు. చంపబడ్డ వాటి అనుభూతులూ, భావాలూ ఎంత శక్తి వంతంగా 
ఉంటాయో అవి అన్నిచోట్ల నుండి మానవజాతిపై ఎంత ప్రభావాన్ని 
చూపుతాయో కూడా అతను తెలుసుకోగలడు. అవి తక్కువ నిరోధక 
శక్తి గల పిల్లలపై ఎక్కువగా తమ దుష్టరిణామాన్ని చూపుతాయి. అటువంటి 
భయంకర పట్టణంలో పిల్లలను పెంచడం చాలా దుర్భరం. ఎందుకంటే 
అక్కడి వాతావరణమంతా రక్తపు సెగలతో నిండి ఉంటుంది. భౌతిక తలం 
మాత్రమే కాదు, సూక్షత్రలంపై కూడా ఈ ప్రభావం పడుతుంది. 

కళేబరశాల నుండి వచ్చే వెగటు, వాసన అక్కడ చుట్టూ ఉన్న 
వాతావరణాన్ని భయంకరంగా చుట్టి ఉంచుతుంది. ఈ కసాయిశాలలు 
చిన్న పిల్లల శరీరాలకే కాక, ఆత్మలకు కూడా ఉపద్రవాలను తెస్తాయి. 
చిన్నపిల్లల్షి ఇటువంటి క్రూరమైన పనులకు ఉపయోగించడం వల్ల వారి 
ఆలోచనలన్నీ చంపడం వైపే మరలుతాయి. 

అంతేకాదు మనుషుల క్రూరమైన దావోనికీ, అమాయక 
జంతువుల అరుపులకూ మధ్య జరిగే భయంకరమైన యుద్దాన్ని భరించలేని 

18 


నున్షితమనన్ములైన పిల్లలు కూడా ఉంటారు. ఒక చర్చి ఫాదర్‌ ఒక 
అబ్బాయిని కసాయిశాలలో పనికి ఉంచగా అతడు రోజూ ఆ భయంకరమైన 
పనిని చేయలేక, చూడలేక జబ్బ పడి, నీరసించి, తినలేక, నిద్రలేక బాధపడి 
చివరకు ఆ ఫాదర్‌వద్దకు వచ్చి, “నేను ఆకలితో చావనైనా చస్తాను కానీ 
ఆ రక్తపు మడుగులో నేను వనిచేయలేను” అని అన్నాడని నేను చదివాను. 
వ అంకుర ఆ ఆని నాయాల కారా మంది ప్లా సల 
ఇదే. వారు ఈ వనిలోనే ఉండి మొద్దుబారిపోయి, ఏదో ఒక రోజు 
మేకపిల్లనో లేక పంది గొంతునో కత్తిరించడం పోయి, మనిషినే చంపే 
స్థితికొస్తారు. అప్పుడు మనం అతడు తప్ప చేశాడని శిక్షించి “న్యాయం 
చేశాం” అని అనుకుంటాం. 

కనాయి శాలల చుట్టు ప్రక్కల గల పిల్లలను పరిశీలించిన ఒక 
ఆమె అక్కడ పిల్లలకు చంపే ఆటలు తప్ప వేరే ఆటలు లేవనీ, జ ంతువుల 
పట్ల ఏ బంధము లేదనీ గ్రహించింది. హతుడు, హంతకుడు మధ్య వున్నా 
సంబంధం మాత్రమే ఉంటుంది. ప్రతినిత్యం హతమార్ధడమనేదే, గొప్పగా 
చెప్పుకుంటారు. 

క్రైస్తవులు ఆ పిల్లలకు శిక్షణ ఇచ్చి తర్వాత ఆ ప్రదేశంలో ఎక్కువ 
హత్యలు జరిగితే మటుకు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తారు. అయినా పిల్లల పట్ల 


పెంచడం ఎంతవరకు నబబు? భౌతిక వ్రవంచంలో ఇది చాలా 
భయంకరమైన విషయం. మరి యోగపరంగా చూసినా ఇది చాలా 
తీవ్రమైన పరిస్థితి. యోగద్యష్టి కలవారు ఈ శక్తులు మానవజాతిపై 
ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో, అవి వారిలో క్రూరత్వాన్ని ఎలా 
తీవ్రతరం చేస్తున్నాయో చూడగలరు. 

చాలా మంది అర్థం చేసుకోలేనంత ఎక్కువగా ఈ ప్రపంచంపై 
ఈ అమాయక జంతువుల వధ తన ప్రభావాన్ని చూపిన్తుంది. 


కోకుండా మీరు మీ సోదరులను (జంతువులు) హత్య చేస్తున్నారు. 
19 


ఖచ్చితంగా ఒక మంచికాలం వస్తుంది. అపుడు ఈ భయంకరమైన 
వరిస్థితి నుండి మనం స్వేచ్చను పాంది, మన నాగరికతపై ఉన్న 


స్తీ పురుషులు సరియైన దృక్టధాన్ని కలిగి ఉంటే, తొందరలోనే 
మనందరం ఈ కసాయితనం నుండి స్వేచ్చను పొందుతాం. సామాన్య 
వ్యక్తికి కరుణ అనేది తెలిస్తే, అంత క్రూరంగా ప్రవర్తించడు. అతడు ఈ 
భయంకరమైన నేరంలో తాను కూడా భాగం అవుతున్నాడని తెలుసుకోలేక 
పోతున్నాడు. అయితే నిజాలు నిజాలే! వాటి నుండి ఎవ్వరూ తప్పించు 
కోలేరు! ఎవరైతే ఈ క్రూరత్వం కొనసాగించడానికి సహాయపడుతున్నారో, 
వారంతా ఏ మాత్రం సందేహం లేకుండా దీనికి బాధ్యత వహించాల్సిందే. 
“మేము చాలా సామాన్యమైన వాళ్ళం. ఈ వరిస్థితిని వేవెలా 
నరిదిద్దగలం?” అని అనుకోవచ్చు. కానీ సామాన్యమైన వాళ్ళయినా ఎదిగి 
మరింత నాగరికత పెంపొందించుకుంటే ఉన్నత శ్రేణికి చెందిన 
నాగరికతను నెలకొల్చవచ్చ. 


మృగాలను మ క్రించడం 
క జ చ 


పుంించిన్‌ ఆ ఆనందంగా జీవించనిద్దాం! 


(జంతువులు) పట్ల తమ కర్తవ్యాన్ని ఎరిగి, వారిని నాశనం చేయకూడదనీ, 

నహాయం చేయాలనీ తెలుసుకుంటారు. ఈ జంతువులకు శిక్షణ ఇచ్చి 

తద్వారా వాటి నుండి ద్వేషాన్ని కాక ప్రేమనూ, భక్తినీ, స్షేవాన్సీ సహకారాన్ని 
20 


పొందుతారు. ప్రకృతిలోని అన్ని శక్తులూ ఏ అనుమానమూ లేకుండా 
విశ్వసౌభ్రాత్యత్వంతో, కలిసికట్టుగా చివరి వరకు పనిచేసే కాలం 
ఎందుకంటే మనందరం ఆ గొప్ప భగవంతుని యొక్క 
సంతానమే. 

కనీసం ఈ ప్రయోగాన్నైనా చేసి చూద్దాం. ఈ భయంకరమైన 
నేరాల సంక్లిష్టత నుండి స్వేచ్చను పొంది, ప్రతి నిర్మల హృదయమూ 
కాంక్షించే శాంతి, ప్రేమతో నిండిన కాలానికి దగ్గరగా చేరడం కోనం 
మనకున్న వరిధిలో మనమందరం శాయశక్తులా ప్రయత్నిద్దాం. ఆ 
కాంతులీనే భవివ్యత్తు కోనం మనమందరం ఇటువంటి ప్రయత్నం 

చేయడానికి ఖచ్చితంగా నంసిద్ధులవుదాం. 
- C.W. Leadbeater 

సహా అ 

మనల్ని మనం శుద్ధం చేసుకోవాలంటే మన ఆలోచనలనూ, మన 
పనులనూ, మన ఆహారాన్ని శుద్ధ పరచుకోవాలి. ఈ విధంగా చేయడం 
వల్ల మనం ఒక ఉదాహరణగా వుండి భగవంతుని యొక్క ప్రేమనూ, 
కరుణనూ విస్తరింప చేస్తాం. అందుచేత ఈ పశుత్వానికీ, క్రూరత్వానికీ 


Soe జ్‌ఎనమార్తం 


న్వస్తి చెబుదాం. అందరం ఆనందంగా జీవిద్దాం. దీనికి అందరూ చెయ్య 
వలసినవి రెండే రెండు. (1) హింసను వదలాలి. అంటే జీవహింస, జంతు 
వధ, మాంసభక్షణ మానాలి. (2) హంసను పట్టుకోవాలి. అంటే శ్వాసమీద 
ధ్యాస వుంచి ధ్యానం చెయ్యాలి. అదే ఆనందమయ జీవన మార్గం. 

- బ్రహ్మర్షి పత్రీజీ 


21 


“ ధ్యానం - మాంసాహ్తర్ధర ” 


ప్రపంచాన్ని ధ్యాన జగత్‌ చేయాలనే సంకల్బంతో బ్రహ్మర్షి పత్రీజీ 
ప్రపంచమంతా పర్యటిస్తున్నారు. ధ్యానం చేయించడం ద్వారా ప్రతి 
టా ప ల 
అంకితమయ్మేలా చేస్తున్నారు. 


వారి వర్యటనలో వారు రెండు విషయాలే ఎక్కువగా 


మాని జీవహింనను ఆపండి! 2శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. 
యోగులుగా మారండి! అంటూ ముఖ్యంగా ఈ రెండు విషయాలనే 
చెబుతున్నారు. అంటే మాంసాహారం మానడం వల్ల శారీరక శుద్ధి 
జరుగుతుందని, ధ్యానం చేయడం వల్ల మనశ్ళుద్ధి జరుగుతుందని, ఈ 
రెండిటి వల్ల ప్రతి ఒక్కరూ ఇవ్వడు “ఉన్నస్థితి” నుండి “ఉన్నతస్థితి" 
పొందగలరని ఆయన వేదే పదే చేబుతున్నారు. 

కానీ ఎన్నోతరాల నుండి ఈ మాంసాహారం ఆచారంగా 
వస్తూండటం వల్ల ఇది తవ్వగా కానీ, ఒక జీవిని హింసిన్తున్నామనే భావం 
కానీ, ఒక పాపకార్భం చేస్తున్నామనే భావం కానీ చాలా మందికి లేదు! 


అది ఒక వ్యత్తిగా = స్వీకరించారు. తినేవారు కూడా అది చనిపోయిన 
కరకు అందీ క జాల అటానే బాటం లేకుండా మామూలు 
ఆహారం 

గమనిస్తే నమాజంలో ts కాని, పెద్దలు కాని, 
మాంసాహారం గురించి వారి ఉపన్యాసాలలో, ప్రసంగాలలో, బోధలలో, 
ఎక్కువగా ప్రస్తావించటం లేదు. కానీ బ్రహ్మర్షి పత్రీజీ ప్రతి ప్రసంగంలోనూ, 
ప్రతిచోట మాంసాహారం గురించి ప్రస్తావిస్తూ "మానవుని పతనానికి ఇదే 
కారణం! అలాగే మానవుని ఉన్నతికి ఇదే అవరోధం! ఇంతకు మించిన 
పాపకార్యం ఏదీ లేదు! దీని వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి” అని 
చెప్తూ అందరి చేతా మాంసాహారాన్ని మాన్చిస్తూన్నారు. 

అందుచేత మాంసాహారం గురించి మనం కొంచెం తెలుసు 
కోవలసిన అవనరం వుంది. భగవద్గీతలో, పురాణాలలో, శాస్త్రాలలో 
జీవహింస గురించి మహాత్ములు, యోగులు చెప్పిన విషయాలు మనం 

22 


భాస్మరం”లో అహింస గురించి చెప్పిన విషయాలు కొన్ని తెలుసుకుందాం. 

1. “భూత దయకు సమమైన పుణ్యం లేదు, ప్రాణిపీడనం కంటే గొష్ట 
పాతకం లేదని శ్రీ నారద మహర్షి తెలియజేశారు” 

2. “మనస్సుచేత, మాట చేత, పనుల చేత సర్వకాల సర్వావస్థల యందు 
ఒక ప్రాణినైనా బాధ కలుగచేయకుండుటయే అహింన” అని 


తీర్థస్మానఫలమేది గలదో, గోదానాది షోడశ మహాదానములచే ఏ 
ఫలము గలదో అది అంతయూ అహింస యొక్క కోటి ఫలములలో 
ఒక్క భాగము కూడా కాదు” 

6 “అహింస కంటే శ్రేష్టమయిన ధర్మం లేదు; హింస కన్నా వేరే అధర్మము 
లేదూ 


భగవద్గీతలో: 
ఆత్మౌపమ్యేన సర్వత్ర పశ్యతి యోః... 
సుఖంవా యది వా దుఃఖం స పరమో మతః (6-32) 
తా॥ “ఓ అర్జునా! ఎవడు నమస్త భూతముల యొక్క నుఖ 
దుఃఖాలు, తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో, వాడే అందరిలో నాకెక్కువ 
ప్రియుడు”. ఇది నా నిశ్చితాభిప్రాయం. అనగా తన శరీరానికి కలిగిన 
బాధ ఎంత కష్టంగా వుంటుందో, అలాగే సమస్త జీవు ల యొక్క బాధ 
కూడా, వాటికి అంత కష్టంగా ఉంటుందని తెలుసుకోవాలి. 

ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి ఒక కోడి పీక 
కోస్తున్నప్పడు పొరపాటున అతని వేలు త్రెగితే 'అబ్బా', 'అమ్మా' అంటూ 
చాలా బాధపడతాడు. మరి కోడిని కోస్తే అది ఎంత బాధపడుతుంది? 
అది కూడా మనలాంటి జీవే కదా? 
శ్లో, తా నహం ద్విషతః క్రూరా న్పంసారేషు నరాధమాన్‌, 
క్షిపా మ్యజస్ర మశుభా నాసురీప్వేవ యోనిషు * (16-19) 
తా॥ “సర్వ జీవుల యందు ఆత్మ స్వరూపుడి నైవున్న నన్ను హింసించు. 

23 


శో 


తా॥ ఓ అర్జునా ! అట్లు అనురయోనియందు వుట్టిన ప్రాణి 
హింసకులైన మూఢులు ప్రతి జవ్మనందు నన్ను పొందు మార్గం తెలియక, 
అందుండి అధోగతి పొంది, బహుకాలం దుఃఖభూయిష్టమైన ఘోర 
'నరకమును పొందుదురు. 

ఈ విధముగా నాక్షాకరా శీ కష్ణ వరమాక్ష గీకలో “జీవహింస” 
గురించి తెలియ చేశారు. 

ఇంకొక విషయం! ఎవరైనా మానవుడు చనిపోతే శవమని చెప్పి 
ఎంత గొప్టవారినైనా మొదట ఇంటి బయట వుంచుతారు. అక్కడ కూడా 
ఎక్కువ సేపు వుంచితే వాసన వచ్చి పురుగులు పట్టి ఆ ఇంటి వారికే 
కాదు, చుట్టు ప్రక్కల వారికి కూడా అరిష్టమని కూడా దహనం 
చేయడమో, పూడ్చి పెట్టడమో, చేస్తారు. శవాన్ని చూసివచ్చిన వారు కూడా 
స్నానం చేస్తే కానీ ఇంట్లోకి వెళ్ళరు. మరి శవాన్ని చూస్తేనే అంత అరిష్టమని 
స్నానం చేసి శుద్ధి చేసుకుంటున్నారు కదా? జంతువును చంపితే అది 
కూడా శవమే కదా? మరి ఆ శవాన్నే తినేస్తున్నారు. ఈ దోషం ఏం చేస్తే 


ఆంజనేయస్వామి లంకానగరంలో సీతాదేవిని చూసి తిరిగి 
రాముల వారి దగ్గరకు వచ్చినప్పుడు, శ్రీరామచంద్రుల వారు విషయాలను 
చెప్పమన్నారు. అప్పడు ఆంజనేయస్వామి, లంకా నగర వైభవాన్ని వర్ణిస్తూ, 
రాక్షసులు శివభక్తులనీ, వారు నిత్యం శివ ధ్యానం చేస్తారని చెబుతూండగా, 


రాక్షసులు 
వారు జీవహింసాపరులు, మాంస భక్షకులు” అని చెప్పటంతో శ్రీరాముల 


దీనిని బట్టి “ఎవరైనా, వారు ఎంతటి భక్తులైనా, పూజలు, భజనలు, 
ప్రార్థనలు, నామ జపాలు చేన్తున్నా ఎంతటి భగవత్‌ ధ్యానులైనా, 


మాంసభక్షణ చేస్తే భగవంతుని శిక్షకు పాత్రులవుతారని” రామాయణం 
ద్వారా కూడా మనం 


వేమన యోగీంద్రులు :- తా॥:- “వక్షులను పట్టుకుని, వాటిని 
1. పక్షిజాతి బట్టి పరగ హింసల బెట్టి హింసించి పొట్టనింపడా నికి వాటిని 
కుక్షి నింద కూడు కూరుటకును చంపి వండుకుని తినేవాడు 
వండి తినెడివాడు వసుధ ఛండాలుడు"” చండాలుడు" అన్నారు. 
తతో కల తా॥:- “దొమ్మ రోగం పోవటానికి 


2. దొమ్మమాయ కొరకు అమ్మవారికి వేట దేవతలకు జంతువుల్ని బలిస్తూం టారు. 
లిమ్మటండ్రి ఇదేమి రిమ్మ తెగులో? అమ్మవారి పేరు చెప్టి తాము తినటానికే 
అమ్మవారి పేర అందరూ తినుటకా? _ దిలిస్తారు. తప్ప, వేరేమ్‌ కాదు” అన్నారు. 
విశ్వదాభిరామ వినురవేమ. అబ సన ప్రత ముక వాన చంప 

వేరొః పెడితే క 

య. యర రా 
జీవి తాను బలసి చెలగుచుండు వారికి ఎప్పటికీ మోక్షం రాదు. అంటే దుః 
జీవ హింసకులకు చిక్కునా మోక్షంబు? ఖం పోదు అన్నారు వేమన. 

వినురవేమ 


అంతేకాదు జంతువధ గురించి బైబిల్‌లో జీసస్‌ ప్రభువు యొక్క 
ఆదేశం ఈ విధంగా ఉంది. 
నం Shak Hot కా C10 geet 56 ap 


“ఇంటవులకు, వృక్షాలకు చాలా క్ల కణ శ్తుం! fF 


కార్యంగా ఎవరూ భావించడం లేదు. పైగా అంతా జిహ్మ రుచికి అలవాటు 
పడి, దానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. కానీ పాపం గురించి, పాప కర్మ 
గురించి, దుర్భరమైన, దుఃఖపూరితమైన వీటి ఫలితాల గురించి, ఎవరూ 
ఆలోచించడం లేదు. 

అలా మాంసభక్షణ చేస్తూ, జీవ హింస చేస్తూ, నోటి రుచికే 


మానమంటున్నారు, తిడుతున్నారు, మా గురువుగారు ధ్యానం చేసు 
కోమన్నారు, కాని మాంసం మానమని చెప్పలేదు. అందుకే మేము వేరే 
ధ్యానం చేస్తున్నామని పిరమిడ్‌ మాస్టర్లకు చెబుతున్నారు. 

ఇంకా కొంతమంది ఏమంటారంటే? అనలు భగవంతుడు 
అదంతయు దల అమే పెట్టిండు. ములు ను తారక 


మంటే ధాన్యం, పళ్ళు, కూరగాయలే కదా ?, ఇవన్నీ మొక్కలు, వృక్షాల 
నుంచి వచ్చినవే కదా ? మొక్కలలో, వృక్షాలలో ప్రాణం వుంది కదా? 
మరి వాటిని తింటే అదీ పాపమే కదా? శాకాహారం తింటూ మీరు కూడా 
పాపం చేస్తున్నారు కదా? ప్రాణం ఉన్న చెట్లను, వృక్షాలను నరికినప్పుడు 
మేము మాంసాహారం తింటే తప్పేమిటి? దానికి, దీనికి తేడా ఏమిటి? 
అని వాదిస్తూంటారు. 

కొంతమంది పైకి అనకపోయినా లోపల సందేహపడుతూం 
టారు. కాని కొంచెం ఆలోచిస్తే ఈ వాదనలన్నీ తాము చేసే వని 


26 


మనస్సు బుద్ధి 
జ్ఞానేంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎప్పడైతే లేవో అవ్వడు దుఖం 
వుండదు. 


చెట్లలో కూడా చైతన్యం వుంది కాని చెట్టు చైతన్యం అంత బాగా 

వికసించిలేదు. అందుచేత చెట్టును నరికితే అది ప్రతిఘటించదు, అదే 

జంతువును నరకడానికి ప్రయత్తిస్తే అది ప్రతిఘటించడం, అరవడం మనం 

చూస్తూనే వున్నాం. అలాగే సశ్యాలను ఉదధ్సిజాలు అంటారు. మానవుల 

గోళ్లను, రోమాలను ఖండిస్తే ఎలా నొప్పి వుండదో సశ్మాలను కోసినా 
27 


నొప్టి కలుగదు. అంతే కాదు సశ్శాలు ఎక్కువగా నూర్యశక్తిచే తయారవు 
తున్నాయి. వాటిలో సూర్యశక్తి ఎక్కువగా ఉండడం వల్ల అవి భుజించిన 
వారికి జ్ఞానం కలుగుతుంది. 

ఇలా అనేక బేధాలు వృక్షాలకు, జంతువులకు వున్నాయి. అందు 


చేత జంతువులను వ్యక్షాలతో “శాఖాహారానికి, మాంసాహారానికి 
చాలా వృత్యానం వుంది”. అంతే కాదు మనమంతా 

న్నామో వారంతా శాఖాహారం పాపమని చెప్పలేదు. ప్ర ని 
గొప్టవాళ్టందరూ శాఖాహారులే. 


అంతేకాదు చనిపోయిన జంతువుల శరీరాలు మానవుల 
శరీరాలలాగే కుళ్ళిపోతాయి. వాసన వస్తాయి. కానీ చనిపోయిన వృక్షాలు 
ఎంతోకాలం వుంటాయి. కుళ్ళవు. వాసన రావు. వాటిని మానవులు ఇంటి 
అవసరాలకు అంటే గుమ్మాలు, తలుపులు, కిటికీలకు వాడుకుంటాం. ఎన్నో 


సంవత్సరాలు అవి ఉంటాయి. 
భగవద్గీతలో ఈ క్రింది శ్లోకం 

శ్లో! _ పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమిభక్తా ప్రయచ్చది, 
తదహం భక్తుపహృతం అన్నామి ప్రయాతార్మనః (భఃగీ॥9-26) 


తా; ఎవరైనా నాకు ప్రేమతోను, భక్తితోను, ఆకును గాని, పువ్వును 
గాని, పండును గాని, నీటిని గాని సమర్షిస్తే దానిని నేను స్వీకరిస్తాను 
అంశను ల 

అలా భగవానుడు సమర్ధ 
అన మాంసం ర నర అందలి ణు 
శాఖాహారాన్ని పావకార్యంగా పేర్కొనలేదు. నమర్చించమనే తెలియ 
జేస్తున్నారు. అందుచేత శాఖాహారం తీసుకుంటే పాపం చేసినట్లు కాదు, 
కాని మాంసాహారం తీసుకుంటే పాపం చేసినట్లే. 

జీసన్‌ క్రైన్స్‌ ఈ విధంగా తెలియజేశారు. ; "7101 (101) SHALL 


వాడు కదా? జీనన్‌ నరియైన వదాన్ని ప్రయోగించలేనంత తెలివ 

తక్కువవాడు, తెలియనివాడు కాదు కదా? చంపడం (411) అంటే దేనిని 

కావచ్చు అంటే జంతువులనైనా సరే. అదే ఆయన ఆజ్ఞ 

మరి క్రైస్తవులు భావించినట్లు చంపడం (411) అంటే మనుషులను 
28 


చంపడమే అని జీసెస్‌ భావించి ఉంటే హత్య (1౮20౬) అనే పదాన్నే 
ప్రయోగించి ఉండేవాడు కదా? 


ఆపి, మాంస భక్షణ మానాలి. “ప్రాణులను చంపవద్దు" అనే భగవంతుని 
ఆదేశాన్ని ఉల్లంఘించి మేము భగవంతుని మీద ప్రేమను చూపిస్తున్నాం. 
హృదయ 


ధర్మశాస్త్రం లోని కఠినమైన భాగాలు తీసి వేసి, మనకిష్టమైన భాగాన్ని 
అనుసరిస్తానంటే సరిపోదు. భగవంతుడు చెప్పిన యధాతధంగా 
పాటించాలి. కాని మనకు అనుకూలమైనవి మాత్రమే అనుసరిస్తే 
భగవంతుని కృపను మనం పొందలేం. దేని కోనమైతే ఆయనను 


వెతకవద్దు.” హింసను వదలాలి. హంనను పట్టుకోవాలి. ఆఖరుగా 
చెప్పేదేమిటంటే మాంసాహారాన్ని మానాలి. ధ్యానం చెయ్యాలి. 


29 


ప్రాణం, వైద్వల్లు హామీ ఇస్తున్నారు. కానీ ఇతరుల్ర రః 
మాంసాలను భక్షించటం కంటే నేను మేరణించడవే కుజ 


అనుకుంటాను.” -జార్జి బెర్మార్ట్‌షా 
“మాంసాన్ని తినే మేము తిరుగుతూ ఉన్న సమాధుల 
మిలా బడ పమ్మనప్పునపేస్తూకు పమ న్యా 
నను 
తింటూ, 
తుందనే దాని గురించి టా sn 3 
“శారి బెర్మార్డ్‌షా 
0 “జంతువుల పట్ల క్రూరత్వం చూపటం మూర్ధత్వమే కాక పర 
'మాత్మను అవమానించడమే అవుతుంది” -థామస్‌ న్యూటన్‌ 
0౦ నక కనడానికి సరా న మాయు వని 
కోయించుకోవలసి వస్తే? ఇతరుల గొంతు కోసి తినే మీ లాంటి వారి 
గతి ఏమవుతుంది?” నా. 
“ప్రాణంతో చంపేవారు తాము ఎవరి; 
షట క్ట దరువులు చ వై 
30 


మరవకూడదు. తాన్లు చేసిన కర్మలను ఎపుడో ఒకప్పడు ఫలితాలు 
అనుభవించక తప్పదనే మానవుడెప్పడూ మరువకూడదు.” 


రా జీవులను చంపేవారు. ర 
వడ్డించేవారు, మాంనం కోసేవారు, తినేవారు, తినిపించేవారు ఈ 


విష్మరించి ఘోర పాపాలను మూట -గరీబ్‌దాస్‌జీ, 
౮_ _ మాంసం తినేవారి, మధ్గం త్రాగేవారి హృదయం కఠోరమవు తుంది. 
ఇలాంటి కఠోర హృదయంలో వరమాత్మ ప్రకాశం ప్రకటితం 

దాదూ దయాల్‌ 
CINE మాహా వ 
వశ కకక ాదీద్యం అనడానికి యో ఎలా అవుతుంది. 


ప్రభూ మానవుడు నా శిరస్సును అతడి కూడా 
ఇందిర దండి వదలకు ధనికులకు ఆకే రకంగా నాయం ం డి" 
అని మేక a 

౦0 మానవుడు పరిస్థితిల్లోనూ మాంసం తినడం సరికాదు. 


31 


తఫీవీర్తి వీరరాఘీవే రావ గరి రచినేలు 


1) జీవితశాస్త్రం మొరలీభాగం)-రూ.130/- 


2) జీవితశాస్త్రం (ండవభాగం)-రూ.130/- 
3) జీవితసత్యాలు _ -రూ.130/- 
ఇ) భగవంతుడంటే  -రూ.130/- 
5) సత్యమార్గం -రూ.130/- 
6) ఆత్మశాస్త్రం -రూ.130/- 
7 ధ్యానశాస్త్రం -రూ.130/- 


8) జ్ఞానరసగుళకలు (పత్రీజీ - రూ.130/- 
9) పరమగురువుల 
ప్రబోధాలు (పత్రీజీ -రూ.130/- 


10) భగవద్గీతా సారం - 

శ్రీ కృష్ణ సందేశం -రూ.130/- 
11) ధ్యాన శక్తి -రూ.130/- 
12తెలుసుకోండి -రూ,130/- 


13) జీవిత సూక్ష్మాలు -రూ,130/- 
14) గీతాసందేశం = రూ.100/- 
15)కర్మసిద్ధాంతం - రూ.80/- 
16ధ్యానమంటే?  - రూ.80/- 


17) ఆత్మజ్ఞానం ఎందుకు? - రూ.70/- 


18) జ్ఞాన జ్యోతి = రూ.70/- 
19) జ్ఞాన కుసుమాలు. - రూ.70/- 
20) దుఃఖ నివారణామార్గం- రూ.60/- 
21) బ్రహ్మజ్ఞానం = రూ.60/- 


22) త్రివిధాలు = రూ.60/- 
23) ధ్యానం (పక్రీజీ - రూ.60/- 
24) ధ్యానం వల్లనే జ్ఞానం - రూ.60/- 
25) అతీంద్రియ శక్తులు - రూ.60/- 
26) శాస్త్రాల అర్థం- అంతరార్థం - రూ.60/- 
27 వికాసానికి 

ధ్యాన పద్య = రూ.60/- 
28) భూతదయే దైవత్వం - రూ.60/- 
29)ఆలోచించండి - రూ.60/- 
30)షిరిడీ సాయి సందేశాలు - రూ.60/- 
31)సంకల్పమంటే? - రూ.50/- 
32) ఈ జీవితం ఎందుకు? - రూ.50/- 
33) ఆశ్చర్యం... ఆశ్చర్యం - రూ.50/- 
34) నిర్వాణమార్గం - రూ.50/- 
35) భాగవత సన్నివేశాల 

అంతరార్థం = రూ.40/- 
౩6) మౌనధ్యానం - రూ.40/- 
37) మరోజున్మ శటంజ్యల్టీ-రూ.130/- 
38)మనం ఇహలోకవాసులమా? 

పరలోకవాసులమా? - రూ.20/- 
39) శాకాహారమే మానవాహారం- రూ.15/- 
40) అహింస మరియు 

శాఖాహారం = రూ.15/- 


పుస్తకముల కొరకు 
తటవర్తి వీర రాఘీవరావు, 


తటవర్తివారి వీధి, భీమవరం-1. పుగో॥జిల్లా. 
సెల్‌: 9440309812, 9490171853 


ఢి, పిరమిడ్‌ స్పిరిచ్చువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ - ఇండియా 


